సేకరణ: a. 


W170. 


9}n}nsu| 9౦౮/4 (౦.0! 


iron Type Institute 


బ్రహ్మ జ్ఞానావలీ మాలా - భాఠార్ధముతో - 


01. సకృచ్చవణమాత్రేణ బ్రహ్మజ్ఞానం యతో భవేత్‌; 
బ్రహ్మజ్ఞానావలీమాలా సర్వేషాం మోక్షసిద్దయె॥ 
కక సోది: వినినంతనే బ్రహ్మజ్ఞానమును కలిగించు బ్రహ్మజ్ఞానావలీమాలా అను 
కృతిని అందరికీ మోక్షము (ముక్తిని కోరుకునేవారు ఒకే స్థితిని పొందేందుకు వీటిని 
ధ్యానించమని..) సిద్ధించుటకై రచించుచున్నాను. (శ్రీ శంకరాచార్య). 
02. అసంగో హం అసంగో హం అసంగో, హం 
పునః పునః। 
సచ్చిదానందరూవో౭ హం అహమేవాహమవ్యయః।॥ 


నను ౨ సంబంధము లేనివాదను నెను సచ్చిదానందరూపుడును. నను నెనె, 
నాశము లేనివాడను. 


03. నిత్యశుద్దవిముక్తోః హం నిరాకారోః హమవ్యయః। 
భూమానందస్వరూపో౭ హం అహమేవాహమవ్యయః॥ 
స నిత్యము శుద్దుడను. ఎల్లప్పుడు ముక్తుడను. ఆకారము లెని పాడను. నెను 


నాశము లేనివాడను. అంతటా వ్యాపించిన వాడను. ఆనంద స్వరూపుదను. sey 
నను. నాశము లెని వాడకు; 


04. నిత్య్వోః హం నిరవద్యో౭ హం నిరాకారోః హ 
(ము చ్యతే ) మ చ్యుత క 
పరమానందరూపో౭ హం అహమేవాహమవ్యయః।॥ 


Kiron Type Institute 


1 ms నిత్యుడను. పాపము లేని వాడను. ఆకారరహితుడను. పతనం చెందని 

శ వాడను: నెను పరమానంద స్వరూపుదను. మున న, నాశము లెని కాదను, 

05. శుద్దచైతన్యరూపో హం ఆత్మారామో౭ హమేవచ। 
అఖండానందరూపో౭ హం అహమేవాహమవ్యయః।॥ 


నేను శుద్దచైతన్య స్వరూపుడను. నేనే ఆత్మానందము కలవాడను కూడ. అఖండమైన 
ఆనందరూపుడను నేను. నేను నేనే. నాశము లేనివాడను. 


06. ప్రత్యక్‌చైతన్యరూపో౬ హం శాంతో౭ హం ప్రకృతేః పరః। 
శాశ్వతానందరూవో౭ హం అహమేవాహమవ్యయః॥ 


నేను ప్రత్యక్‌ చైతన్య రూపుడను. శాంతుడను నేను. ప్రకృతికి అతీతమైన వాడను. 
శాశ్వతమైన ఆనందరూపుడను నేను. నేను నేనే. నాశము లేని వాడను. 


07. తత్త్వాతీతః పరాత్మాహం మధ్యాతీతః పరః శివః 
మాయాతీతః పరంజ్యోతిః అహమెవాహమవ్యయః। 
తత్త్వములకు అతీతమైన పరమాత్మను నేను. మధ్యావష్ట (శరీరము)కు అతీతమైన 


పరమేశ్వరుడను. మాయాతీతుడను. పరంజ్యోతిని నను నెటు నన, నాశము గని 
వాడను 


08. నానారూపవ్యతీతో హం చిదాకారో౭ హమచ్యుతః। 
సుఖరూపస్వరూపో౭ హం అహమేవాహమవ్యయః॥ 


Kiron Type Institute 


3 


RCE INCE EUs nA 
Soto ల 3౪m? 


వ నానా రూపములకు అతీతుడను నేను. చిదాకారుడను నేను. చ్యుతిలేని వాడను. 
"|| సుఖరూప స్వరూపుడను. నేను నేనే. నాశము లేనివాడను. 


09. మాయాతత్యార్యదేహాది మమ నాస్తేవ సర్వదా; 

స్వప్రకాశైకరూపో౭ హం అహమేవాహమవ్యయః॥ 

మాయ, దాని కార్యములైన శరీరాదులు నాకు ఎప్పుడు లేనే లేవు. నెను స్వయం 
(ప్రకాశరూపుడను. నెను. నెనె.నాశము లెని వాడను, 


10. గుణత్రయవ్యతీతో= హం బ్రహ్మాదీనాం చ నాక్ష్యహమ్‌। 
అనంతానం(తుదరూపో£ హం అహమేవాహమవ్యయః॥। 


సత్త్వరజస్తమో గుణములకు అతీతుడను నేను. నేను బ్రహ్మ మొదలైన వారికి 
సాక్షిని. అనంతమైన ఆనందరూపుడను నెను. నేను నేనే. నాశము లేని వాడను. 


11. అంతః జ్యోతి(అంతర్వామి) స్వరూపో౭ హం 
కూటస్థః సర్వగో౭_ స్మ్యహమ్‌। 
సర్వనాక్షి! (పరమాత్మ) స్వరూపో౭. హం 
అహమేవాహమవ్యయః॥ 


నేను అన్నిటిలోనూ ఉన్నవాడను. కూటస్టుడను. అన్ని చోట్లకు పోవువాడను. 
పరమాత్మ స్వరూపుడను. నేను నేనే. నేను అవ్యయుడను. (నాశము లేని వాడను.) 


12.నిష్కలో౭౬హం నిష్రియో౭ హం సర్వాత్మా అద్యః సనాతన;ః। 
అపరోక్షస్వరూపో౭ హమ్‌ అహమేవాహమవ్యయః॥ 


Kiron Type Institute 


స్ట్‌ నేను భాగాలు లేకుండా ఉన్నాను. నను చర్య లేనివాడిని, అందరకి నెనె, నెనే 
|| ఆదిమానవుడిని. నేనే ప్రాచీనుడిని. శాశ్వతుడిని. నేను ప్రత్యక్షంగా గ్రహించిన స్వయాన్ని. 
౩|| నేనే స్వయంగా, నాశనం చేయలేని మరియు మార్పులేని వాడిని. 


13. ద్వందాదినాక్తిరూపో౭ హం అచలో హం సనాతనః; 
సర్వనాక్షిస్వరూపో౬. హం అహమేవాహమవ్యయః। 


సుఖ దుఃఖములు మొదలైన ద్వందములకు సాక్షిని నను. చేలిరచనే కాడను 
నేను. సనాతనుడను. అన్నిటికీ సాక్షి యెనవాడను నేను. నేను నేనే. నాశము లేని 
వాడను. 


14. ప్రజ్ఞానఘన ఎవాహం విజ్ఞానఘన బపు చ 
అకర్తాహం అభోక్తాహం అహమెవాహమవ్యయః॥ 


నను ప్రజ్ఞానము మూర్తీభవించిన వాడను. విజ్ఞాన స్వరూపుడను కూడా సన 
కర్త మరియు భోక్త కాని వాడను నేను. నేను నేనే. నాశము లేని వాడను, 


15. నిరాధారస్వరూపో౭ హం సర్వాధారో౭ హమేవచ। 
ఆప్తకామస్వరూపో* హం అహమేవాహమవ్యయః॥ 


నేను నిరాధార స్వరూపుడను. సర్వాధారుడను నేనే. కోరికలు తీరిన వాడను. 
నను నెనె. నాశము లెని కాదను: 


16. తాపత్రయవినిర్ముక్తః దేహత్రయవిలక్షణః। 
అవస్తా(స్లా/త్రయనాక్ష స్మి అహమేవాహమవ్యయః॥ 


Kiron Type Institute 


తాపత్రయము విడచినవాడను. మూడు దేహములకంటే విలక్షణ మైనవాడను. 
మూడు అవస్తలకు సాక్షిని నేను. నేను నేనే. నాశము లెని వాడను (నేను అవ్యయుడను). 


— 


దృగ్‌బ్రహ్మ దృశ్యం మాయెతి సర్వవెదాన్తడిండిమః॥ 


17. దృగ్‌దృశ్యౌ ద్వౌ పదార్గౌ స్త పరస్పరవిలక్షణా। 


చూచువాడు, చూడబడునది అని రెండు పరస్పర విలక్షణమైన పదార్థములు 
కలవు. చూచువాడు (బ్రహ్మ. చూడబడునది మాయ అనునది వేదాంతభేరీ నినాదము. 


18. అహం సాక్షితి యో విద్యాద్‌ వివివ్యైవం పునః పునః। 
స ఏవముక్తస్సవిద్వాన్‌ ఇతి వేదాన్తడిండిమః॥ 


మరల మరల వివేచించి నేనే సాక్షిని అని తెలుసుకొనువాడు ముక్తుడగును. 
అతడే విద్వాంసుడని వేదాంతభేరీ నినాదము. 


19. ఘటకుద్వాదికం సర్వం మృత్తికామాత్రమవ చ। 
తద్వద్‌ బ్రహ్మ జగత్‌ సర్వం ఇతి వేదాన్తడిండిమః॥ 


కుండలు, గోడలు మొదలైనవన్నీ మట్టీ మాత్రమే. అట్లే ప్రపంచమంతా బ్రహ్మమె 
అనునది వేదాంతభేరీ నినాదము. 


20. బ్రహ్మ సత్యం జగన్నిధ్యా జీవో బ్రహ్మైవ నాపరః। 
అనేన వేద్యం సచ్చాస్త్రం ఇతి వేదాన్తడిండిమః॥ 


Kiron Type Institute 


క చేతనే మంచి శాస్త్రము తెలుసుకొన దగినది అలికి గా కనాత వి; 
21. అన్తర్యోతిః బహిర్చోతిః ప్రత్యగ్‌జ్యోతిః పరాత్పరః। 
జ్యోతిర్జా గతిః స్వయంజ్యోతిః ఆత్మజ్యోతిః శివో: స్యహమ్‌।। 
జ్యోతిర్గ్యోతిః స్వయంజ్యోతిః ఆతృ్మజ్యోతిః శివోస్మ్యహమ్‌॥ 
లోపలి జ్యోతి, బయట ఉన్న జ్యోతి. ప్రత్యక్‌ జ్యోతి, పరాత్పరుడు, జ్యోతులకే 
జ్యోతి, స్వయం జ్యోతి, ఆత్మజ్యోతి అగు శివుడను నెనే అగు చున్నాను. 


సకృచ్చవణమాత్రేణ బ్రహ్మజ్ఞానం యతో భవేత్‌; 
బ్రహ్మజ్ఞానావలీమాలా సర్వేషాం మోక్షసిద్దయే॥ 


ఒకసారి వినినంతనే (బ్రహ్మజ్ఞానమును కలిగించు బ్రహ్మజ్ఞానావలీమాలా అను 
కృతిని అందరికీ మోక్షము సిద్ధించుటకై రచించుచున్నాను. -- శ్రీ శంకరాచార్య. -- 


ఇతి శ్రీమత్సరమహంస పరివ్రాజకాచార్యస్య శ్రీ గోవింద భగవత్పూజ్యవాద 


శిష్యస్య శ్రీమచ్చంకర భగవతః కృతౌ “బ్రహ్మజ్ఞానావలీమాలా” సంపూర్ణమ్‌ 


1 ఓం శాంతిః శాంతిః శాంతిః ॥ 


Kiron Type Institute 


ఈ10]1196| 96/41 ౪౮౦! 


5 
క 
0) 


Mad MMS ౧౧౧ 609౧౪9 
YY GSW Gt? PW 


Kiron Type Institute 


